Registered No. HSE-49/2016 


RIGHT TO 
= INFORMATION 


ఆంధ్ర ప్రదేశ్‌ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 
PUBLISHED BY AUTHORITY 


W.No.10 AMARAVATI, WEDNESDAY, MARCH 15, 2023 G.2789 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc., 


నహకార నంఘముల డివ్యూటీ రిజిస్ట్రారు 
కాకినాడ. 


దొంతి Som, 2063 / 2013 - ఇ. తేది: 04-01-2023. 


బాబుసహేబ్‌ బాపూజీ ఎస్‌.సి. లేబర్‌ కాంట్రాక్టు సహకార సంఘం లిమిటెడ్‌ నెం.సి-969, సామర్లకోట, 
సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా సంఘ కార్యకలాపములు - పరిసమాప్తి. 


నిర్దేశము: 1 సహకార సంఘములు డిప్యూటీ రిజిస్ట్రారు, కాకినాడ వారిచే 


జారీచేయబడిన. నోటీసు దొంతి సంఖ్య "1491/2022- ఇ, తేది. 


12.12.2022. 
RRR 


ఉత్తర్వులు: 

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం లోని బాబుసహేబ్‌ బాపూజీ ఎస్‌.సి లేబర్‌ కాంట్రా ట్రాక్టు సహకార 
సంఘము లిమిటెడ్‌, నెం.సి-969 సామర్లకోట ది.24.4.2012వ తేదిన రిజిష్టరు కాబడినది. 

సంఘము చాలా సంవత్సరముల నుండి ఏవిధమైన కార్యకలాపములు నిర్వహించకుండా నామమాత్రముగా 
నిలిచియున్నదని, సంఘ అభివృద్ధికి సంఘ మాజీ పాలకవర్గము కాని, సభ్యులు కాని చర్య తీసుకోనుటలేదని, 
సంఘమునకు చాలా కాలము నుండి పాలకవర్గమునకు ఎన్నికలు జరుగుటలేదని, సంఘము వలన సంఘ 
సభ్యులకు ఏవిధమైన ఉపయోగములేదని, జిల్లా సహకార ఆడిట్‌ అధికారి, కాకినాడ వారిచే సంఘము పుస్తకములు 
లభ్యముకాని .జాబితా నందు ఉంచడమైనదని, తదితర కారణముల చేత సహకార సంఘముల డిప్యూటీ రిజిస్టారు, 
కాకినాడ వారు ఆంధ్రప్రదేశ్‌ సహకార సంఘముల చట్టము 1964 లోని పరిఛ్చేదము 64(2) ననుసరించి దానిని 


[1] 


ANDHRA PRADESH GAZETTE, March 15, 2023 


పరిసమాప్తి చేయుటకు తీసికోనబోవు తదుపరి చర్యపై ఏవిధమైన అభ్యంతరములుకాని, ఆక్షేపణలుకాని ఉన్నచో 
ది.30.12.2022వ తేది లోపు తెలియచేసు కోనవలసినదిగా సంఘ అధ్యక్ష పాలకవర్గం వారికి పైనిర్దేశము నందు 
కోరుచూ నోటీసు జారీచేయడమైనది. 

వారి నుండి ఏవిధమైన అభ్యంతరములు కాని, ఆక్షేపణలు కాని సహకార సంఘముల డిప్యూటీ రిజిస్టారు, 
కాకినాడ వారికి నిర్ణీత గడువు ముగిసి ఉన్నప్పటికి తెలియచేసి యుండలేదు. క 

పై కారణముల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్‌ సహకార సంఘముల చట్టము, 1964 లోని పరిచ్చేదము. 64(2) 

ప్రకారము నాకు దఖలు పడిన అధికారములు పురస్కరించుకుని కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం నందలి 
"బాబుసహేబ్‌ బాపూజీ ఎస్‌.సి లేబర్‌ కాంట్రాక్టు సహకార సంఘము లిమిటెడ్‌, నెం.సి-969 సామర్లకోట" యొక్క 
కార్యాకలపములు పరిసమాప్తి చేయుచూ ఉత్తర్వులు జారీచేయడమైనది. 

పైన తెల్పిన చట్టము నందలి పరిచ్చేదము 65(1) ననుసరించి శ్రీ ఎన్‌. శ్యామలాకుమారి, సీనియర్‌ ఇన్స్పెక్టర్‌ 
నెం.2, సబ్‌-డివిజన్‌, పిఠాపురం వారిని పరిసమాప్తకునిగా నియమించడమైనది. 

ఈ కార్యవర్తనములలో నియమించబడిన పరిసమాప్తకులు తక్షణమే సంఘ ఆస్తులను రాబట్టుటకు 
బకాయిలను చెల్లించుటకు తగు చర్యలు గైకొని, సంఘ వ్యవహారములను తుది సమాప్తిచేసి, చట్ట విభాగము 66(4) 
ననుసరించి సహకార సంఘముల రిజిస్ట్రారు, కాకినాడ వారికి తుది సమాప్తి నివేదిక సమర్పించవలెను. 

(నా చేవ్రాలు మరియు సీలుతో ది. ౦4 వ తేది జనవరి నెల, 2023వ సంవత్సరంన జారీచేయడమైనది) 


బి. కె. దుర్దావ్రసాద్‌, 
సాకార నంఘముల BULBS రిజుస్తారు, 


కాకినాడ. 


J 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 
Government Regional Press, Vijayawada, www.apegazette.cgg.gov.in 


